


ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి 


హైదరాబాద్‌ 
బాగా 





PASIDI RATHAM-Baala Geyalu 
By: Avanthsa Somasundar 
Published by: Director ఓ Special Officer, A.P. Baalala Akadems, 


0/0 Jawahar Bal Bhavan, Public Gardens, Hyderabad-500 004. 


ప్రచురణ సంఖ్య : 86 
మొదటి మ్యుదణ : 1992 
ప్రతులు : 5000 


gs 





ముఖఎ[తం, 
బొమ్మలు కరుణాకర్‌. 


టైప్‌ సెట్టింగ్‌ : 

ఫ్రసాద్‌ గ్రాఫిక్స్‌. 

3-6-115/5, హైదర్‌గూడ రోడ్డు, 
హిమాయత్‌ నగర్‌ హైదరాబాద్‌- 500 029. 


ముద్రణ 1 
కళాజ్యోతి gs ప్రైచేట్‌. 'అిమిెట్‌, 
ఆర్‌.టి.సి. (క్రాస్‌ రోడ్స్‌, హైదరాబాద్‌ . 


(ప్రతులకు వా 

ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి 
జవహర్‌ బాలభవన్‌ 
పద్దిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌-500 004. 





_ బాలలకు విద్యావి జ్ఞానిక సాంస్కృతిక రంగాలలో (కమ వికాసం 
కలిగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వేం 1976లో ఆం 
(పదేశ్‌ బాలల అకాడటున న్రాపించింది. నాటి రా (ప్రనతి వ కుక్‌ 
అలీ. అహ్మద్‌ ప్రారంభం చేసిన బాలల అకాడమికి, నాటి విద్యా 
సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి (క్రి, మండలి వెంకట కృష్ణారావు 
తొరి అధ్యక్షులుగా ఉన్నారు. బాలల న తన లక్ష్యసాధనకోసం 
చేపట్టిన పథకాలలో బాల సాబాత్య (ఏచురణ పథకం కింద పిల్లలకు 
మంచి వుస్తకొలు (ప్రచురించే కార్య[క్రమం ఒకటి, 
జవహర్‌ బాలభవన్‌ బాలల్లోని సృజనాత్మక కళలను ప్రోత్సహి 
సుంట బాలభవన్‌ లో మరొక భాగమైన బాలల అకాడమి బాలల 

జ్ఞానోదయానికి కృషిచేస్తున్నది. బాలల సమ్మగ అభ్యుదయానికి 
క రెండుకళ్ళు వంటివి. విజ్ఞానానికే, వినోదానికి రెండూ 
ఒకే చేదికగా విరాజిల్దుతున్నాయి 

వివిధ వయోవరాల బాలల అవగాహన గ్రాయిక్‌ తగినట్టు, సరళమైన 
భాషలో, తేరిక పదాలతో కథలు, గేయాలు, గేయకధథలు, బొమ్మల 
కథలు, జీవితచరిత్రలు, నవలలు, వైజ్ఞానిక రచనలు ప్రచురించటం 
జరుగుతోంది. రాసిలో కాకుండా వాసిలో (శేద్ర వహించి, బాలల్లో 
విజ్ఞాన వినోద వికాసాలను వెంపొందించి, వారిక, ఉత్తమ టంత 
సాహీత్యం అందించటమే (బధాన స్వీయంగా 'పెట్టుకొన్నది బాలల 
అకాడమి, 

అమృత తుల్యమైన haat సర్వన స్వాన్ని (పచురించాలనే 
సదుద్దె శంతో వెలువరించిన పుస్త కాలలో ఇది ఒకటి. 

ఇకపై కూడా బాలలకు ఆసక్తిని కరిగించే పుస్తకాలను (ప్రచురించే 
ప్రయత్నాలు చేస్తున్నాము. ఉత్తమ అభిరుచిగల తల్లిదండ్రులు, ఉపా 
నా జ రన చేస్తున్న ఈ కని బాలలకు అందుబాటులోకి 
తిసుకురావటానికి సర్వవిధాలా మాతో సహకరిసారని ఆగిస్తున్నాము. 


శారదాఅశోకవర్హన్‌ 
సంచాలకులు మరియు ప్రత్యేకాధికారి 
జవహర్‌ బాలభవన్‌ , ఆంధ్రప్రదెశ్‌ బాలల అకాడమి. 


ఇందులో 


l. 


రాలా ణా లు ఫు 


© 00 = 


Lt; 
12. 
13. 
14. 


15. 


బాలలకు స్వాగతం 


అమ్మ వేళ్ళ ఉంగరాలు 
పాప పలుకులు 


వడగళ్ళ వొరిఐలు 
బ్బ య 


a వెన్నెల పోరతి 


తరవువే.... తరమవే 

బాతుల బారు 

పచుకల చకచకలు 
అక్షరాలు అక్ష్షలే 
రీతువుకత 
బరబరాలు. ఎతయముగకు 
చేరదిసే చలువవెన్నెల 
జాబిల్లి 


సీతాకోకచిలుకలు 





ఆటలతో కడు డస్సి నారురా 


మొగాలు కడదుగుక రారండీ... 
ఆకాశంలో ఎన్నల అదిగో 


వెండికంచములు సర్రింది... 


వెచ్చని బువ(ల నారగించ్చి ఎం 
చక్కగ రండీ నాదరికీ- 

ఎన్నో కతల్యూ ఎన్నో పాటలు 
చెబుతా త్వరగా రారండీ... 


వుంచి సంగతులు వింకులోకపు 
పోకడలన్ని తెలియునురా... 
వుంచి చడ్డా ఎలుగూ యిరులూ 
అర్రి ర్తి గ కఠిసేను... 


ఆటలు ఒంటికి పుష్టికూర్చగా 
మాటలు చునసును పెంచేను, 


మంచి సంగతులు నింక వునసులు 
తీయని కలలను కంటాలుు... 


తెలివిడి పెరుగక విడదీయగళే 


వుసలే మనుషుల నెజములు- 
చక్కని మాటలు కూర్చిన పొటులు 
వుంచి సంగతులు తెరిచేను! 
పూర్వకాలమున విమ్తుశర్మయను 
వుహానుభావుడు పిలలకె 
పంచతంత్రములు మొగిములపరముగ 
వునసుల రంజిల తెలిపాడు! 
అశ్టే చక్కని పాటలతో నే 
వుంచ సంగతులు తలి పెదను- 
(బతు కతన లము జా జ్ఞానమునంతము 
ఎన్నో అరలు పోఠదోరీ 


బ్రతుకు చక్కనిది మళ్లై వపూవువలె 
పరిముళాళె వెదజల్లేను... 
వుంచి వెలుగు వలె మనసునిండితే 
చీకటి చెదుగులు తొలగేను... 
నిరాశగుడ్డిది బతుకు చిగురులను 
నిర్రయగా నలిపేస్తుంది.... 
దురాశరక్కసె విషములు మిసి మన 
వునసున వుంటలు రేసేను! 
చీకటిలో వడి మసలేవాడికి 
అశ కిరణమె నడిపేను- 
జ్ఞానమె ఆశొకిరణము వుని కీ 
తెలియని దారులు తెరిచేను... 
పిల్లలు దురా గ్రహాలకు లోనై 
చెడుదారులలో సడీపోక- 
సమ[గ్రజీవన సాహసయా్రగ 
బతుకు పొడుగునా గడఫాలి,... 


కులాలు మతాలు ఎచ్చులు తగ్గులు 

చెడునమ్మకముల "పెంచుకొనీ ' 

తరతరాలుగా పద్దలందరూ 

చిన్ని బుద్దులను కొలిచారు! 
మునుషులందరూా సమానమంటుూా 


మంచీ చెడుగే తేడాలంటూ- 
ఇరుగు పొరుగులను (పేమించాలని 


అప్పరాయకవి తెరిపాడు! 


లోకపు సంపదలందరిప్కీ వున 


కళలూ గానం అందరినీ.... 
అన్నీ అందరి వగుటకు బతుకున 


అందరమూ కృష సల్పొలి.... 


బాలసూర్యుడరు దెంచే తూరుపు 


లేత కిరణములు అందరివీ.... 
చల్లని వెన్నెల పంటలనిచ్చే 


చందవూవు మన అందరిదీ.... 
వుంచి తలపులను పెంచుక బతుకును 
_ సుందర స్వప్నం మలచాౌాలి,.. 


బాలకులంతా కలసిమెలసి, వి 
జ్ఞాన వాహినుల నీదొలి... 


తామర పూవున ఎన్నో రేకులు 


కలసి మెలసీ శోధించుకదా! 
ఒక్కొటొకటిగా రేకులుూడగా 


'వెర్రిగాలి ఎగరేసేను! 


ఎన్నో కతలూ ఎన్నోపాటలు 

చెబుతా త్వరగా రారండీ... 
ఆటల పొలుల డస్సినారు-ఇకే 
చీకటి ముసిరిను మురలండీ.... 





వసంతాన్ని చూడు-అది 

అసత్యాలు చెప్పదు... 

దానికెన్ని గొంతులో- 

కోటి పికము లేమో! 
వసంతాన్ని చూొడు-అది 
అసత్యాలు చెప్పదు! 
దాని కెన్ని కన్నులో? 
కోటి పూవు లేమో! 

వసంతాన్న చూదు-అది 

అసత్యాలు చప్పదు- 

దానికెన్ని చెవులో-ఒక 

కోటి చివురు లేమో! 


వసంత బుతు వంమేనే 
వత్సరాది జగతికి! 


వసంత బుతువొస్తే 
పసందవును చెట్లకి... 





అమ్మా వెళ్ళాకుంగారాలూ 
ఎంతో బాగున్నాయ్‌ 


రెందు రెండూ ఉంగరాలూ 
తీసనాకియ్యా! 


ఉంగరాలూ. పెట్టూ కోనీ 
పెళ్ళికి వెడతానూ... 
గోరింటాకూ పెట్టూకోనీ 
పెళ్ళికి వెడతానూ... 
పటూ చీరా కటూూకోనీ 
CP QQ 
పెళ్ళికి వెడతానూ- 


లడ్వూ పమిఠాలు జిళేబీలూా 
నాకూ ఎడతారూ 

ఒడూ పొడుగు చూడకనాకే 
గొరవమిసారు.., 

పసుపుకుంకువు పొరాణీలూ 
నాకూ పడతారూ 


_ తొంబుూలాలుూ నాలయిానాలూ 


నాకూ ఇనారూ.... 
రండూ రెండూ ఉంగరాలూ 
తీసీ నొ కియ్యా- 
వేళ్ళకు నేనూ పెటూకోని 
ళ్ళ లూ 


పట్టూ రవికా తొడుగూ కోనీ పెళ్ళికి వడతానూ, 


పెళ్ళికి వెడతానూ.... 





పాప నోటిలో ఎన్నొ మాటలు 
గలగల లాడాయి.., 
ఆకాశంల్‌” ఎన్నొ చుక్కలు 
బులవుిల లాడాలుు... 
ఏటినీటిళలో ఎనో, చేపలు 
తళతళ వున్నాయి 


చెట్లు కొవ్చులో ఎన్నా పులులు 
UR న ళం 


కేలకల మన్నాయి 

నుల్త తీగలో ఎనో పువ్వులు 
గుచుగుచు లోడొలుు 

ముంచ హృదయములు వుంచి గుణాలకు 
జలజల వంతల కలం 

వుంచి వునసులో వుంచి తలంపులు 
కలకల చుంటాలుఎం.. 





పాల వెనెల పూల వెన్సెల 
పాల కడరికి పట్ట వెన్సెల 
తేట వెన్నెల పాల వెన్నెల 
పాలమీగడ తారక వెన్సెల 
తరఎ వెన్నెల వలప్పు వెన్నల 


(బ్రతుకు పండిన పసిడి వెన్నెల! 
నగవు ఎన్నల తొగరు వెన్నల 
చెలిమి వెనెల కలిమి వెన్నల 
తెలుపు విరిసిన దిగంతాలకు 
మెరుపు తీగల నగల వెన్నెల 
కలల మెలకువ కొసలు తొకిన 
పులకరింతల ముద్దు వెన్నెల! 





అమ్మా నాన్నా ఇదర మాకూ 


న్‌్‌ న చెల్లి ఇద్రర మే! 


థ్‌ 


ఇ 


“లాలలు పోసి, బువ్యలు పె 


Ct 


జోలలు పాడే అమే వుంచి!” 


“బొమ్మలు తెచ్చి విఠలాలు పెటి 
Os 
కతలను చెప్పే నాన్నే మంచి!” 
అమ్మా నాన్నా ఇద్ర చవూకూ 


న చెల్లి ఇదర మే! 


రన నవ్వితే వడగళూూూ, వురి 
చెలి నవ్వితే రం త 
వ్‌, ధాం 


నేనూ చెల్లీ ఎంతో మంచి 
స్కూలుకు పోతూ వస్తాము...! 
అమ్మా భాన్నా ఇదర మాకూ 


ననా చెల్లీ ఇద్రర మే! 


ఆటలు ఆడీ పాఠాల్‌ చదివితే 
అమ్మ ఎంతగా మెచ్చేనో... 


పచిపెట్లీ చెరిని కొడిచే- 
మ్‌ న్న 
నాన్న కోపమున ఉరిమేెనో! 


అచ్చా నాన్నా ఇదరే మాకూ 
న చెల్లి శదర వెం! 


10 





తరవువే తరవువే 
కాకీ కదలాడనే! 


గద్రఒకటి చెట్టుమీద 

పొంచి కూరుచున్నదే 

గూటిలోన పొదగనున్న 

గుడ్డ మేయనున్నదే! - తరమవే, తరవువే... 


వాడి గోళ్ళ దెబ్బయినా 
వ్‌ 
ఉక్కువమక్కుు పోటుయినా 


తగిలేనా అంతేలే 
అంత పెద్దగద్దయినా! - తరమవే తరవువే... 


11 


షక్రి జాతి కంతటికీ 
ద్రోహబుద్ది గద్ద. చూడు 


we 
య 


(౮ 


బలహీనుల తిని ల 
కసి వబాకకు ప్రతినిధి! - తరవువేతరవువే... 


CX 


Uy 


చ్వురిం ప్‌ 
చవర చిన చెట్లు మ్మ 
ఎ(రడాలు వుడతలలో 
గుట్లు చపుడవని దితి 

టా 


కూరుచుంది మాయముగద్ద! - తరవువ్వే తరవువే... 


బంలి బులి గుద్దు "పెటి 
రు ధా ధా Ge 
గుమారగ పొదివి పెంచి 


కాకిముక్కులుంచవే!  - తరమవేే తరవువే... 





చీకిరి బాకిరి అరిచేబాతులు 


నటి అలలై కదిలే బాతులు 


నింగి నిరివుకు సంబర మొురికే 

తెల్లని రెక్కలు - ఎర్రని ముక్కులు! 
బాతుల బారులు గుమి కూడినచొ 
ఆకసముంతా అరుపుల సవ్వడి! 
అడవి కోనలో వునుషుల గుంపులు 


భయపడి చేసే కేకలు పెనురొద! 
దొరువులె బాతులు వుసలే గుడిసెలు 


చెరువులె బాతులు తిరిగే అడవులు... 
చిరు చిరు చేపల విందుల నొసగే 


వరలు కాల్వలే బాతుల తల్లులు! 


ఖ నాం 
పొలరాతతొో చెష్తిన బొమ్మలు 
మేటినీటిలో కదలని బాతులు- 


నునసుల చూయుల నుర గను! 


F అల్లరి మబభూకోగ తరుముకుపోతూూ 


ఒక్‌ దాన్నూక్సట పొడిచి కేరుతూ 
చిందరనవందరచేసి చెరువులో 
ఎరికలు రాలును తుంటరిబాతులు! 

తెల్లని బాతుల దారుల బారులు 

థీవిగ కదలుచుసా గేటపుడు 

తెలని బటులు వేసుక పిలలు 

ధం a య్‌ 

అడుచు పోయే ముచ్చట తోచును! 
బాతుల కువకువ లాడుచు 
బాటు నిండుగా సొగ హాయిగా- 
డ్యూటీ ముగించి ఇళ్ళకు సాగే 


బారులు 


నర్ఫుల బృందము మనసున నిలుచును! 
అమాయకత (ము బాతుల న జము, 
సమైక్య జీవము బాతుల సఖ్యము, 
కులాల వుతొల భేదము తెచ్చే 


వునుషుల కన్నా బాతుళె అధికము! 


14 





పచుకగూటే రెండు గుద్దు 
గచ్చ కాయలంత చెరయు- 
పొదిగి పొదిగి పిల్లల తర్తీ- 
ముద్దు లొలుకు పిచుకలరయునో! 
చిన్ని గూట చెరో (ప్రక 
వెచ్చగ పవలింపచేసి- 
పిచుక తల్లి జోల పాదునో- 
చిరుకతలను చెప్పుతుండునో ! 


పిచపిచవును చిరుసవ్వడి 
కరిగిసూ చంటి పాప - 
అవి రెండూ కలల తేలునో- 
రాత్రంతా ఆదనురచునో! 
తర్తీ బిడ్డలు హోయిగ 
ఎవళంపగ బన్నిగూాట 
పటం మీద రాతంతా 
తండి పిచుక కాపులుండునో! 
తెల్లవార తండ్రి లేచి 
రెక్కల నొకనారి దులిపి 
ఆరు బయట కోలా ఎగురుతు 
ఫలహారం చేసి వచ్చునో! 
అప్పుడు తల్లి పిచిక లేచి 
తాను బయలు దేరి వెళ్ళి 
పెసర గింజ లేరి తెచ్చునో- 
బిడ్డ నోళ్ళ ముద్ద లిచ్చునో! 
పెను మీర తల్లి తండ్రి 


తము సుఖాల మరచి పోయి 
సంతానము సాకు తూండగా 
చిరు పిచుకలు రెక్కెలమరునో! 


ఉత్త గుద్దు నుంచి వచ్చి 
కండర మలె ఉండగట్టి 
పుల్టనదా పిచిక దిడ్డ- 
రెక్క_లార్శి చకచక మనునో! 
చూసి చూడనట్లు నివు, 
పిచికలనే మరచావో- 
చక్కవైన పిచుకల జత ఎగిరిపోవురా! 
కొత్త నింగి దారులలో చిందులాడురా! 





అక్షరాలు అంటనే 
అకులు సుమి మనిషికీ... 
అక్షరాలు అంట నే 
షక్ష్రలు నుని మనసుకి... 


ఆక్షరాలు నేర్యకుంకె 
అక్షులు కేదీ వెలుతురు 
అక్షరాలు నేర్వకుంకి 
పక్షులు గా ఎగురుకెట్టు? 


వునిషి వునసు కొలోచన 
చదువే నేర్పించగలదు; 
నునిషకి కర్తవ్య దిక్ష- 
చదువే కఠ్పించగలదు; 


వునిషాకజె భావించును 
మనిషాకడే స్వప్నించును 
మనిషాకడే సకల జ్ఞాన 
వముంజాూషలు నింపుకొనును! 


కొంతి లేని కారుటెరులు 
అక్షర మురుగన కక్షలు, 
ఎండ పడన బురద గుంట 
చదువు రాని మనిషి గుండె! 





అజ్ఞాన తమస్సు చీల్చు 
అక్షరమే మహాజ్యోచి... 
ఆనందో తాహాలకు 

అక్షరమే మహాకాంతి...! 


18 





గడగడలాడే శీతాకాలం 

గడుసు దయ్యమై దుమికింది; 
సూర్యుని భవనం వెరిసిన కిరణం 
గజ గజ ఒణుకుతురాలింది; 


చెట్ల కొమ్ములకు అంటుకు పోయిన 
బంగరు మూటల గిజిగాళ్ళు.... 
గరిక తలలపై పసిడి తీవలకు 
ముత్తెము ెత్తైను సారీళ్ళు.... 


ఇం|దజారికుని నరాయూోాడాలం 
రత్న పేటికను తెరిచింది; 
కదిలే జలనిధి నివిప్రంలొపల 
కదలికలుడిగీ నిలచింది! 


లీ 


dm 


తేలే గంతులు ఈ గుత్తు 
చేతుల కందక పర్వ నిత 


చల్లని కెరటం. కవిఏకొసతో 
వీపులు బాదుచు కొనసాగెన్‌! 





కొండ కొము ట్ర లో దుమిశే ధారకు 


రా పొగరూ తరి గిందో 
మృదంగ నాదం కునికిందో! 








అలలకు జొరిన మంచు భి క్‌ ములు 
_ మొగమే ' 

కూ రుసు. ఊరు పు బూ గ గతెర వురుగుల 
తలకే తెగి పడెనో? 


ఐటి తటవమ్మ్ముల నూగే కాడలు, 
ఊటి పూవులకు హారతులో- 


శేతగరిక మొన కొరికే దుమికే 
చెవుల పిల్లి ఒక శగిరేఖో! 








ఫడవుటి. 


గడచిన రోజుల నడచిన కతలను 
బాటుల  జొడలు వినిపించున్‌ 
చెట్ల తోపులో మెరిసే నవ్వులు 


గారికి తేరులు చేకూర్చున్‌ ! 





పలలారా రండి 
అబ్బాయి అమ్మాయి 
అందరూ చేరండి! 
వున పల్లి కీనాడు. 
సం;బాలు పండుగలు 
ధన ధాన్య సమృద్ది- 
సిరి సంపదల వృద్ధి... 
నున పల్లె లో గిళ్ళ 
సపందుగలు జరపగొ- 
సం|బాలు పంచగా 
సుఖములకు సంతోష 
గీతులకు నిలయముగ 
కూర్చండి మనపల్లె! 
రండిరా దండిగా 
నాట్యమాడే వేళ! 
భాగ్యదేవతలార- 
పరవగించండిరా! 
వీ శెండలో గారి 
చెండి తీగల కూర్చె- 
పసిడి తీగల నద్దె 


పొద్దు ఫాదుపీచేళ! 


వెన్నెలల నక్తం 
పూలు శ్‌ చృేసింది- 
మొదుగల గుండెల్లో 
మోదుగలు పండెరా! 
అడబ గుబురులు తరులు 
(క క్కారు పూలతో 
మెరిశాయి రారండి! 
ఎఎ కురిశాయి ముత్యాలు, re 
అతిధులెవరై న సరి 
“ఆహ్వాన మందించి 
-ఆసనాొ రివ్యండ- 
ఆసనా. రివ్యండి! 
అర్హ నగ్నత నన్న 
సిగ్గులో ముంచింది- 
ఇరుగు పొరుగుల కిపుడు 
ఇద్దాము దుస్తులను... 
వెంగేల పెదోడ 
పంట తల్లికి కొరవ 
లేదోరి చిన్నోడ! 
షన స నవి చం 
అడవిలో దూరఠాలా 


పోకండి! ఈ గరిక 
మైదాన వుది మీదే! 


పోకండి “పోకండి 
పొల పొదుగుల్లార! 


మేయండి, ఆడండీ- 

mg టొదండి! 
పల్లలారా రండి! 
పండుగలు జరపండి... 
అమ్మాయి లబ్బాయి 


లందరూ హోయిగౌ... 
సంబరాలకు ఇల 
పసిడి బారింతరా! 
అమ్మలూ నాన్నలూ 


అందరూ రండిరా! 





కష్టకాలము దాపురిస్తే 

కన్ను కాచే రెప్ప రీత్రిగ 

కాచు వొడే- బోచువాడే 
అచ్చమగు స్నహాతుడు; మిత్రుడు; 


కిఠివి వుంకే బంధుజనములు- 
కేమి కలుగగ ఎవరి కెవరో?, 
కాని మిత్రుడు ఎల్ల వేళల 
చెరదీసే చలువ వెన్నెల... 


సాంతలాభము కొరకు ్రీతిగ 
వాటలాడుచు దరికి చేరే- 
అదను దొరికిన కాటువేసే 
ఖలుల నురుగులు నమ్మ మోసమె! 


చెలిమి నిచ్చిన చెరీమికలుగును 
వొదయబుచ్చన హృదయ వులదును 
బ్రతుకు రక్షణకవచమే కద 

ఇరుల మింటను వెలుగు బింబము... 


మేక వన్నెల మెకము రీతిగ 
చెంత చెంతల తిరిగి కితవులు, 
'ఎనుక చెనుకనె బ్రుంగజూతురు 
తెలివి ఒకకే బబోచుకవచము,... 


మయ కం నర్గముకన్న మిన్నగ 
కఠివి లేములు సరక్క యక 
అంటి పెట్టుక తిరుగు నేస్తమె 


కొంగు బంగరు, కోటిలాభము! 


చల్ల చల్లని నీడనిచ్చే 

వెచ్చ వెచ్చని వెలుగు రిచ్చె 
పరమ మిత్రోదయమె భాగ్యము 
సర్యదా సహకార భూజము! 





వచ్చాడమ్మా...వచ్చాడమ్మా... 
వచ్చాడమ్మా--జాచిల్లి! 


పడవుటి కొండకు 


| ఈ 





వచా పడ వూ దం వచా 3 డవూ ర 
వ న 9) డ మ్మా శతత Pe చ్చు వ ఇ షీ ! 


పడవుటి కొండను 

ఆడే నేకు 

జిఠిబిలి తలలో 

మల్లెల చండ - 
వచ్చాడమ్మా...వచ్చాడమ్మా 
వచ్చాడమ్మా... నెలవంకా! 


తొటో పెట్టే 


పందుగ కోసం 
వచ్చ్చారంటా పేరంటం 


24 


చుక్కల రాణుల పేరంటం 
వచ్చాడమ్మా...వచ్చాడమ్మూ 
వచ్చాడమ్మా--జాబిల్లి! 

పొటలు పాడే 

ఆటులు ఆ 

సొగసులు చూపే పేరంటం! 

చుక్కలరాణఎల “పేరంటం. 

వ నమ దండ  ఎరంిటిథంా 

లటం...టం...టం...టం....! 

చుక్కల రాణుల పేరంటం!!! 
వచ్చాడమ్న్నాంం. వచ్చాడవచ్శ్నై**.. 
వచ్చాడమ్మా- జాబిల్లి! 

చి 





నందిశకేశునీ కొమ్ములవా 


ఈశునిముమ్మొన వాలుల వేడీ 
గంగా భవాని చల్లని తరగల 
తేరియాడు శుభరొాజ పొంసగొ 


వచ్చాడమ్మా...వచ్చాడమ్మా.... 
వచ్చాడమ్మా--జాబిల్లి! 


వ 
౮ 
ఈ 





రంగుల రక్కలు చూడ 


mom 


ఎర్రని రంగుల కరనీరంతొ 
కన 


ఆజ క్‌ 
క చెలనుల కనకాం బరత్హో 
మెతని లారివముగులాటనూా అఆ 
Pe | 


ఎన్నో రంగుల పూలచరిని 


లా! 


(| Cr 


కెంతో విందొనరించే 


ఫోభల కూర సితాచిలుకలు 
వాటికి ఆస రెటుల వచ్చెనో 
ఆ కథ వింటే చిత్తముకాదా! 


సీతాకోక చిలుకకు వూర్వం 
సాదాగా ఒకరంగే కలదట!! 

ఆ కథవింశే అబ్బురమే కద! 
అడవి దారిలో రామలక్షణులు 
అంగరక్షకుల రీతి నడువగా 
సీతమ్మకు ముంజేతిని వారీ 

నాను తాపమును వెరిబుచ్చినదట! 
అంతట తీయని తల్లి సీత తన 
నార చీరతో దాని నిన్‌ కప్సీ 

రంగుల లక్క లు దాల్ఫ మృన్నదట! 


అంతే ఆయువు చల్లని దివన 

వెను వెంటనె ఫలీయించి మించగా 
రిక కృ_ల కెన్నో రంగురంగుల 
కోటి కోటి హరివిల్లుల షోకై 


సీతాకోక బలుకల చ్పేరున 
అందులకే అలనాటి నుంచి మన 
నేటికి సీతా కోకచిలుకగా.... 
ముద్దు ముద్దుగా స అ నవ పంల ఎలుసూ 
అడవి లోని సతవమ్మ తలుసూ 
పొ లతేనెతో విందుల నిస స్తూ 
అపార గొరవ వుందిసూ ప నే 


సీతా కోక చిలుకల రంగులు 

వృనిషి కుంచెతో వేయుజాలనివి! 

చూబన కన్నుల కెన్నో వెలుగులు... 
ఆవంతయునొ విశమించకే 


చంచల ఎ కదలాడును నింగిని! 
సతమ్మనె అవి వెదుకుచుండునో-- 


వునసున బెంగల మరి వురి కుందునో! 
నడయాడే హరివిల్లు సొగసులవి 


కొండల దుమికేధారల సౌొరులు- 

సీతాకోక చిలుక కుమారులు! 
సీతాకోకా చిలుకల చూడూ- 
ఎన్నోరంగుల రక్కల చయూొూడూ- 





అంతే- పట్టగ అ(ర్రట్టాడకు! 
మోటు (వ్రేళ్ళతో పట్టుకుంటివో 
క్ల ముక్కు © రొలు ను క్‌ క్కలుం. 
[= క కెంత నాజుూకో-మురి 
వుట కన వెంటనె పోవును రంగులు! 
ఆకసముంశే ఎగిరే రెక్కలు 
తరగని బింకం కనులకుచాలదె? 
అందా లొలికే రంగులుచాలనె? 
ముట్టుకు ముట్టుకు ఆసుకు వూరిని 
వును ల నెడలాయని చెరికత్తెని! 
ఇం|దధనువుళై ఎగిరే చిలుకలు... 
పుూంరంగులై ఎగిరే తరగలు... 
సీతాకోకల చిలుకలు చూడు! 
ఎన్నో రంగుల రెక్కలు చూడు! 
గుండి నిండుగా కొత్త వెలుతురులు 
కదలొడే ఒక అద్భుత దృశ్యవమ.... 
అదే చాలు పద్ధి వేల సంతసము! 
పసి వునసులలో (ప్రసవ పౌరభము'!! 














